టరాధిపతులు 


(శ్రీ జగద్గురు. శ్రీశ్రీశ్రీ కల్యాణానందభారతీ మహాస్వామివారి జీవితచతిత్ర) 


రచయిత 
వేదాంతపారీణ భాష్యాంత వైయాకరణ తత్వకళానిధి 


బ్రహ్మశ్రీ ఓరుగంటి నీలకంఠ శాస్త్రిగారు 


పీఠాధిపతులు | 


(శ్రీ జగద్గురు శ్రీశ్రీశ్రీ కల్యాణానందభారతీ మహాస్వామివారి జీవితచరిత్ర) 


నారాయణనమరంభాం వ్యానశంకరమధ్యమామ్‌। 
కల్యాణానందవర్యన్లాం వందే గురుపరంపరామ్‌ ॥ 

దక్షిణదేశమునం గావేరీతటంబునందు “వెలంగమాను” అను నొక గ్రామమున్నది. 
నేంటి కలపరిస్థితులచే ఈనాండు ఆ గ్రామమంత ప్రసిద్ధము కాకపోయినను చోళ 
వంశజులు రాజ్యమేలు సమయమున అయ్యది (శ్రోత్రియపుంగవులతో విరాజిల్లుచు 
'వేదభూమి' యని వాసి FSX. నామ మాత్రమున రాజు దానికి ప్రభువు అయినను 
నిజాచారపరిపూర్ణులగు నందలి విప్రులు ఏనాడును ప్రభువును బూజ్యభావముతోం 

జూడలేదు. అయ్యది తనకు ఆశీస్సు అని రాజు తలంచువాడు. 
ఇట్లుండగా ఒకనాడా (ప్రభువు ఆ గ్రామమునందలి వైదిక గ్రామమునకు 
గ్రామణియు భార్గవగోత్రజుండును అగు పెనువర్ష్యులను నతనింజేరి తనకు వైదిక 
సంస్కారములను జేయంవేడగా అతండును ప్రభువు ద్విజేతరుండగుటగాంచి యుద్దానికి 
ఇయ్యకొనక అట్టి జనషదంబున నున్నచో ఏకీడు మూడునోయని సాటి 
వంశంబులతోగూడ సాగ్నిహోత్రుడై క్రమముగ గోదావరీమండలము చేరెను. అప్పుడు 
అతనిని వెలంగమానునుండి పదమూడు గోత్రములవారు సాగ్నులై అనుసరించిరి. 
వారల నందజనుగని అవీటి రాజగు వత్సవాయి వంశస్థుడు వారి చరణనిధానముచే 
దన్ను ధన్యునిగాం దలచుకొనుచు ఆ బృందమునకుం బ్రధానుండగు er 
గారిని Ach తన రాజ్యమున వారల IHS నిలుపందలచినట్లును దాను వారలకొక 
యగ్రహారమును నెలకొల్పం దలంచినట్లును విన్నవించి ర్యాలి యనునొక గ్రామమున 
నంతయు నేర్పజచెనేకాని అయ్యది సదాచార సంపన్నము కాకపోయెను. అంత గౌళికా 
తీరమునందలి యొక ప్రదేశమున నూతనముగ నొక యగ్రహారమును నిర్మించి యందు 
బ్రాహ్మణులకు వలయు సాధనంబుల నేర్చజచెను. నాంటినుండియు అయ్యది 
“ఫీరూరు”(పెరియూరు) నాంబరగుచుండెను. వైదిక శిరోమణులగు దాక్షిణాత్య 


ద్రావిడుటకు ఆంధ్రదేశమున నయ్యదియే ప్రథమ ప్రభవమగుటచే నేండు అచ్చటచ్చటం 


7 


4 

జెదరియున్న ద్రవిడుల కందకు నదియే మూలాధారమై యొప్పెను. 

అట్టి పేరూరు గ్రామమునకు నిదానంబగు పెనవజర్జులు mos 
సాంగోపాంగముగ వేదము నధ్యయనము చేసిన యైదుగురు పుత్రులు శంకరుని 
బంచముఖములట్లు వెలయుచుండిరి. వారిలో జ్యేష్టపుత్రుని వంశములోని Icek, 
ogee యను నాతడు తీర్థయాత్రాభిలాషతోC దూర్పుదేశమునకు were అచటి 
పండితులాతని సద్యశమును అంతకుమున్నె MBAS వారగుటచే ఆతని సర్వవిధము. 
నోదరీంచి క్రమముగా విజయనగర భూపాలునితోం బరిచయము గావించిరి. రాజాత్రు 
వైదుష్యమును లెస్సగా గ్రహించి ఆతని నెట్టైనం దన యాస్థానమున నిలువరింపగోరి 
అతనికి బవిత్రంబు గోస్తనీ సాగరసంగమ ప్రదేశంబునం గల సంగమవలస (సంగివలస) 
అను గ్రామమును నెలవుగాంజేసి జీవయాత్రకు దగువసతులను సమగ్రముగ PA. 
నాండుమొదలు వారి కుటుంబము అచటనే నిలిచిపోయెను. అతని పుత్రుండగు వీరేశ్వర 
శాస్రియుం బౌత్రుండగు లక్ష్మణశాస్రియుం దను పూర్వుల వలెనే సక్రమముగ 
వేదశాస్ర్రములను అధ్యయనముగావించి BE స్థానంబులను అలంకరించిం. 
లక్ష్మణశాస్తి తనయుండగు వీరేశ్వరశాస్తి దా: ఎదాభ్యాసముగావించియు వర్తకమునందు 
అభిరుచిగలవాందై సమీపమునందలి ముని పట్టణమను సాగరతీరమున వర్తకంబున 
కనుకూలంబులగు గృహంబుఒను. నిర్మించి వర్తకమును నడుపుచుందెను. అతని 
పుత్రుండగు Ow, అపారమగు సముద్ర వ్యాపారమును నిర్వహించుటకు 
ఎక్కువకాలము భీముని పట్టణముననే గడుపవలసి వచ్చుచుండెను. ఆయన పుత్రులగు 
సోమయాజి, DA సర్వేశ్వరశాస్త్రీ, అరుణాచలశాస్త్రి అను నల్వురిలో వీరేశ్వరశాస్తి 
మహామేధావియై గ్రామమునందలి వ్యవవారనిర్ణయమునకుం దానే సమర్భండనిపించుకొని 
వైదిక లౌకికములందుం బెద్దపేను మోసెను, ఈతని సమయముననే వీరి వంశమునం 


ఆది యిట్లుండం బేరూరనున్న చాలమంది ద్రవిడులు రాజాస్థానములందు 
గౌరవములనందుచుం గ్రమముగాందూర్చుదేశమున వ్యాపించి అగ్రహారముల 
సంపాదించి గౌరవపాత్రులగుచు అందే నివసించుచుండ్రిరి. neo 


it 


LA 


5 
ns నా CP Ba ia a వంగడములలో విజయనగర 
రుం ఆతా తు గి అ(గ్రహారము) 
సూర్యనారాయ శావధానిగారు E er Press 

(S58 ఆమ్నాయాధ్యయనము గావించుచుం 
జుట్టుప్రక్కలకెల్ల సాటిలేని యామ్నాయవేత్తయని కీరితి పొందెను. ఇటి వేదపూరుషునకుం 
జంద్ర సూర్యరూపమగు పరమేశ్వరుని నేత్రద్వయమువలె అమ్నాయపారగులగు 
నప్పావధానిగారును తమ కూలంకష సకలశాస్త్రపాండితీప్రతిభచే జిజ్ఞాసుహృదయాధి 
రూఢతమి(స్రమును అపనయించుచుందమ విద్యావంశపాదప సుమగంధము 
భారతదేశమునందంతటను వ్యాపింప నొకకడ విద్యామూర్తియు SEAL 
వ్యవహారమూర్తియు నగుచు వెలుంగొందు వైయాకరణసార్వభౌమ, కలాప్రపూర్ణ, 
మహామహోపాధ్యాయ సుబ్బరాయశాస్త్రిగారును ఉదయించిరి. శ్రీ భూదేవులవలె నొప్పు 
నన్నపూర్ణా పార్వతీదేవులు వీరి తోంబుట్టువులు. 

BC జెప్పంబడిన ఏరేశ్వరశాస్తిగారు తమ కామేశ్వరులకు ఉపనయనము 
మాత్రము గావించి పసిదనముననే కాలగతి నొందుటచే PO విజయనగరమున 
దమమేనమామ యింటం బెరిగిరి. క్రమముగా బెదకామేశ్వరశాగస్తిగారు వైద్యమునునేర్చి 
భిషగ్వరులై తమ. స్వగ్రామమగు భీమునిపట్టణమునకు వెడలిపోయిరి. ద్వితీయులగు 
చినకామేశ్వరశాగస్రిగారికి మేనమామ తగు సంబంధమును జూడందలంచి 
ఏకతాళాగ్రహారమునంగల సూర్యనారాయణావధానిగారి ద్వితీయపుత్రికయగు సౌభాగ్యవతి 
పార్వతీదేవి అనుకూలయగు కన్యకయని ఆమె నిచ్చి వివాహమొనర్చిరి. 
చినకామేశ్వరశాస్రిగారును DOS పరీక్షయందు ఉత్తీర్ణులై విశాఖపట్టణ 
మండలమునందలి చోడవరమును గ్రామమున మాధ్యమిక పాఠశాలకుం 
బ్రథానోపాధ్యాయులుగాం బ్రవేశించిరి. | 

కొంతకాలమునకుం బార్వతీకామేశ్వరుల గర్భమునంగామేశ్వరముఖాలోకకల్పిత 
శ్రీ గణేశునివలెంగారణజన్ములగు శ్రీ జగద్గురువులు చిత్రభానువత్సర వైశాఖ శుద్ధాష్టమీ 
జయవాసరంబు నుదయంబున మిథునలగ్నమునందు. బుష్యమీ నక్షత్రమున 
ఏకతాళాగ్రహారమునందమ మాతామహ గృహంబున అవతరించిరి. 


En రవి; పుష్యమితృతీయమునం 
అప్పటి గ్రహకూటమిట్లున్నది: - ఆశ్విన్‌ అశ్విని తృతీయమున బుథుండు; రోహిడి 


poe ములు. పుట్టుకతోడనే తేజస్వియగు పుత్రునింజూచి 


7 Son Br 29 దివస AS బిద్దనికి HN 
సంసాగములయావించి తమ యభీష్టదైవంబగు కామేశ్వరీదేవింగొల్సి ఆ Bee 
కామేశ్వరశర్మయని పిలువంజొచ్చిరి. తమకు ఇద్దణు పుత్రికలతోపాటు ఒక్కరుడే బిడ్డండు 
లుగుటంతే తల్లిదం[డ్రులల్లారుముద్దుగా బాలుని బెంచుచుండిరి. కుమారునికి 
ఐదవయేండు రాంగానే తండ్రియే తనయొద్ద అక్షరాభ్యాసముగావించి క్రమముగా 
సంన్భతాంద్రభాషలను ఉర్జూభాషనుగూడ 6 జెప్పంగొడంగెను,. బాలుండు 
పాఠశాలయందుం (బ్రవేశించి తోడిబాలురకన్న మిన్న యనిపించు కొనుచుందెను. 
బడినుండి రాంగానే జనకునియొద్ద నీతిని, ధర్మమును, మతమును బోధించు ననేక 
కథలను (శ్రద్ధతో వినుచుండెను. gan ఎట్టిదోకాని అందు 
శంకరచరితమన్న బాలుండమిగోర్సాహముగని పరవశుండగుచుండెను. 
వేదాధ్యయనమునం దనకు అతి Toca నుత్సాహమున్నను బితృనియోగానుసారియి 
తాను ఎట్లో ఆంగ్లమునే చదువవలసివచ్చెను. కాని యేవేని విశ్రాన్తిదినములు వచ్చినచో 
అందుం బ్రత్యేకముగ మాతామహగ్భహంబునకువచ్చి ఆటసామాన్యమగు వేదభాగములను 
నా౭టి ద్రావిడశాఖా మర్యాదననుసరించి బాలునికి వివాహమయస్సు 
Mu dis. యని బంధువర్గము త్వరసేయం REMO తమ 
Bi Kon. A మాఘ బహుళవిదియా, సోమవాసరంబునందమ 
(శోత్రియకుటుంబమునకుంజెందిన యొక కన్యనిచ్చి శు 

భముహూర్తంబున ఏకతాళాగ్రహారముననే వివాహమును గావించిరి. 

కాలగతి ననుసరించి జరుగుపనులకుంగూడం గార్యకారణభా 
లోకనహజమైయున్నది, వివాహమునాటి పంచమదివ GA 
కైలాసగిరకేగిను. wf ఫో సముననే పార్వతీదేవి 
స్థించుటచే బంధుమిత్రాదులు చకితులైరి, ఇంక 


7 


నేమున్నది? వీతిహోతృనికి ఆజ్యాహుతి అయినది. ముక్కుపచ్చలాటని ఆ పసిబాలకుని 
అదృశ్యమంతయు ఒక్కసారి భయాశ్చర్యసంభ్రాన్తునిగాం జేసినది. బాల్యమునుండియు 
ప్రపంచతత్త్వ విచారపరుండగు మన కామేశ్వరునకు ఆనాంటి దృశ్యము అస్థిగతమై 
వృద్గతభావములకు మథింత దోహదమునిచ్చెను. అదిమొదలు ఆతండు 
పరవేదన్యాసాప్పులె ఒరులు శిరోవేదనను అనుభవించుచున్నను జూడంజాలక తొలంగి 
పోవుచుండెను. క్రమముగా ఇట్టి సంఘటనముచే నిరంతర తత్వవిచారము హెచ్చై 
ఆతనికి గార్టస్ట్రమందు గర్వభావమే యేర్చడంజొచ్చెను. 

ఇట్టీ విషమపరిస్థితులలో జనకుండు దమ్ము భీముని పట్టణములోనే పెదతండ్రిగారి 
యొద్ద నుంచుటచే మన కామేశ్వరులు ఆటనే నాల్గవత్సరంబులుండి 
ప్రారంభవిద్యయందుంగృతార్జులైరి. అట్టి సమయముననే భీముని పట్టణమునం 
బెదకామేశ్వరశాస్రిగారు పేరుమోసిన వైద్యులగుటచే వారియింట ఒకమూల 
బెషధనిర్మాణము, SHS చోట రోగనిదానచర్చయ జరుగుచుండ మేధావులగు మన 
బాలకామేశ్వరులు జెషధనిర్మాణమునను దద్వినియోగమునను రోగనిదానమునను మంచి 
ప్రావీణ్యము సంపాదించిరి. 

ఆనాండు భీమునిపట్టణమునందుం గ్రీస్తుమతబోధకులు సనాతనమతమును 
దూషించుచుండుటచే అద్దానిని సహింపక వారి బైబిలునందలి యసంగతములను 
విమర్శింపనెంచి చిన్నతనముననే వారు బైబిలు చదువం దొరకొనిరి. 

అనన్తరము 1896 Sok భీముని పట్టణముననే యుండి అచటి చదువు" 
పూర్తిచేసి ప్రారంభించిన యాంగ్లవిద్యను బూర్తిసేయుటకు 'సమీపమునంగల 
విజయనగరమునకు వారు వెడలందలంచిరి. అదియుంగాక తన మనమునందెన్నియో 
దినములనుండి చదువ నుత్సాహపడు వేదవేదాంగములన్నియు అటం బ్రచారములోం 
గలవని వారికి బాగుగా దెలియును. కావున భీముని పట్టణమునుండి విజయనగరముం 
దమ పెదతల్లిగారింటికింజని 1897వ వత్సరమున హైస్కూలు తరగతియందుం 
బ్రవేశించిరి. | | on 
పరిస్థితులు మతింత ఉత్తేజింపంజేసినవి. నగరమును ఏలు రాజు నకల 
వైదికధర్మతత్పరుండును సకలకలాతత్త్వజ్ఞుండును రనజ్ఞ సార్వభౌముడును 


పండితాభిమానియునగు నానందగజపతీంద్రుండు పురమునందుంగల రెండుమూడు 
పేంటలు కేవలము సకలవిద్యలయందు దిగ్దంతులగు ద్రవిడశిరోమణులచేతను దక్కుంగల 
విద్వద్వితానముతోడను అలంకరింపంబడినవి. 

ఇట్టి మహోతృష్టసమయాన నిశితబుద్ధి విభవముతో ఒప్పు మన కామేశ్వరులు 
ఉత్సాహసంపత్సమేతులై విజయ నగరమునకు విద్యాసంజిఘృక్షచే ఏతెంచిరని 
నుడివితిని గదా పైని బేర్కొనంబడిన విద్యానగర వైభవమునకు అంతకును ద్రవిడ 
భూసురులే కారణభూతులగుటచేతను, అవ్వారు తమకు అత్యన్తసన్నిహిత బంధువులు 
అగుట చేతను, సుముహూర్తమున ఆయాయి వేదభాగంబులను శాస్త్రంబులను 
వారియొద్దం బ్రారంభముసేసిరి. శాస్తపాఠముతోడం బ్రపంచతత్త్వ విమర్శనమును 
గూడం జేయుచుండుటచే6 గ్రమముగా సంసారవిషయములందు హేయభావ 
మేర్చడంజొచ్చెను. మిత్రసంఘములతో నెంత షికారులు చేసినను సరియగు 
సమయమునందు దమయాత్మతత్త్వవిచారమునకు నిత్యకర్మానుష్టానమునకును 
హాజరుకావలసినదే! 

ఇట్లు కృత్యంబులను యథావిధి నడుపుకొనుచుం గ్రమముగా 1901వ 

సంవత్సరమున మెట్రిక్యులేషన్‌ పరీక్షకాగానే పొంగిపొరలు వైరాగ్యసంపదతోంగూడి 
సంన్యాస గ్రహణోత్సాహమున వారణాసి పురుంబునకు వెడలిపోయిరి. కాని అచటి 
మస్మరుల కుహనామాత్ర పరక్వమును భిక్షాకదంబక గవేషణంబును గాంచినంతనే, 
భాగీరథీస్నాన విశ్వేశ్వర దర్శన ప్రభావముచేతను గాంబోలు తనకు విద్యావైభవము 
చాలదని తోంచి యిట్టిసమయమున సంవ్యాసము తీసికొనందగదని అప్రయత్నమునుండి 
అప్పుడు విరమించి విద్యార్షనమునకుం దమ నికేతనమే సర్వఇధముల ననుకూలమైనదని 
యెంచి విజయ నగరము రాంగానే తమ మెట్రిక్యులేనషన్‌ పరీక్ష సఫలమైనట్లు 
సుహృద్వర్గము తెలిపెను. 

విశ్రాంతి దినములు తీరిన వెంటనే F.A.(ఎఫ్‌.ఎ.) తరగతియందుం బ్రవేశించి 
నగరమున APS) యుపానకులుగా. బేరెన్నికగన్న రాణి మవోగ్ని 
చిన్ననృసింహచయనులవారి నాశ్రయించి యొక మంత్రదీక్షం బొందిరి. అయ్యదియే 
మన బాలకామేశ్వరులకు ఉపాసనమునందుం బ్రథమ (ప్రవేశము. క్రమముగా B.A. 
(బి.ఎ.) తరగతికి వచ్చుసరికి శ్రీ విద్యోపాసనావిషయములను గురువులనుండి 


గ్రవి cor ర్వమునే యారంభించిన యువనిషత్తులను సేకరించి 
వేదాన్తగ్రంథములను జదువనెంచిరి. అందుందొలుత గీతను సవిమర్శంబుగం 
జదువనెంచిరి. అందుం Tend గీతను సవిమర్శంబుగ జదివీ ఆకాల మున నూతన 
'ప్రతిష్టితంబగు రాజమహేంద్రవర హిందూ సమాజ గీతాపరీక్షలో వారు ప్రథములుగా 
E: HD ప్రథమ పారితోషికమును బొందిరి. అప్పుడు వారు సమాధానపత్రములపై 
[BRS సమాధానములు ఎంతయో సవిమర్శంబుగను సాధారణ పురుషబుద్ధులకు 
of చరంబులుగను సాధారణ పురుషబుద్భులకు అగోచరంబులుగను 
స్వతంత్రభావో పేతములుగను ఉన్నవని పరీక్షాధికారులవలనం గ్రమముగాం దెలిసినది. 
ఇట్లు దాము బహుమతులను బడయుటయేగాక కోరిన తోడి ఛాత్రులకెల్లగీతల 
 నుపదేశించుచు వారల ఆపరీక్షకుం బంపుచు నెందబికో పారితోషికముల నిప్పించిరి, 
'ఈ విధమున ఒకప్పుడు ఇతరులకు గీతలను ఉపదేశించుచును, గలాశాలయందలి 
' ప్రారములను SSSA చదువుకొనుచును ఉదయముననే ఉపనిషత్తులను 
| అధ్యయనముగావించుచునే యవకాశము లభించినపుడెల్ల తమ మాతులసన్నిధిని 
_ ఉపనిషత్సూత్రభాష్యంబులకు శాన్తిచేసిరి. ఇట్లే జ్యోతిర్విద్యను గావ్యనాటకాదులను 
| ఆయా పండితులయొద్దం జదువుచుండిరి. 
Hr జూచినచో అది మిక్కిలి గడ్డుకాలము. అందునను 
l విజయనగరము సకల కళలకు అకరమగుటచే అందును దమదమ మతములను 
y 'అచటంట్రతిష్టింపంజేసి ఎక్కువ ప్రతిష్టను బొందం గోరుచుండిరి. కావుననే బ్రహ్మసామాజ 
' ప్రబోధములను, దయానందుని యార్యసమాజ విజ్ఞానములను, అన్యేభళాంతమ్మ 
| దివ్యజ్ఞాన విఖ్యాతియు అట నెలగొల్పుట కెందణెందణో ఎన్నియో wa 
hoheren. అట్టి dd బాల కామేశ్వరులు వారలకు బ్రతివాదిగ ఉపన్యాస 
వేదికలపై సాక్షాత్కరించి అవ్వారి మతములను యుక్తి యుక్తముగ ఖండించి వైదికమత 
PEDO నిలువంబెట్టుచుందిరి. ఇట్టి సంఘటనమువలనం గ్రమముగా అయా 
'సుతబోధకులు విజయనగరమునకు రావెజచుచుండిరి. ఇట్లు ఒక వైపు మతవిషయమున 
మిగుల సేవ చేయుచున్ననను దమ తరగతియందుందమ గ్రూపు అగు రసాయన 
se ఇరిశోధనములన్నింటిని సక్రమముగం జేయుచు ఉపాథ్యాయులచే 
ss 1905 సంవత్సరమున బి,ఏ, పరీక్షయందు. ఉత్తీర్ణులైరి. తమ 


Le 


నల న Ca 
a)‘ 


Wi | 
9 ` 


A 


వెంటందిరుగు ఛాత్రావళికిని మిత్రబృందమునకుంగూడ దమ గురు సన్నిధినే ఏదియో 
యొక మంత్రమును జెప్పించుచు ఉపాసనాశక్తి గల్లించుచుండుటచే ఉపాసనునందు 
బాలకామేశ్వరుల కుండు శ్రద్ధ గని శ్రీ చయనులుగారు వారికింబ్రతిదినమునను 
రాత్రియందును మంత్రశాస్త రహస్యంబులనుపదేశించుచుం బూర్లదీక్షితులుగాం జేసిరి. 
దానందమకుం గొంతుతురీయాశ్రమాధికారము కలిగినదని లోలోన సంతసించి బి.ఏ 
పరీక్షయందుత్తీర్ణులైన వెంటనే తమ బంధువుల ప్రోత్సాహమున ఆయూరనే ఒక 
ఉపాధ్యాయ పదవి నధిష్టించిరి. కాని భృతకాధ్యాపకత్వమునకు మిక్కిలి వగనొందుచుం 
దమ మనోరథ సిద్ధికి అనువగు సమయము Po వేచుచుండిరి. 
ఇటి యిట్లుండ మహాగ్ని చిన్ననృసింహమూర్తులు తను ధర్మపత్నీ వియోగముచే 
అతివేలంబగు వైరాగ్య సంపదనొంది సచ్చిదానంద భారతులకడ యధావిధి 
సంన్యాసమును గ్రహియించి బోధానంద భారతులు నా నొప్పుచుంగ్రమముగా క్రీ. శ. 
1906 సంవత్సరమున శృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీపీఠమునకు అధిపతులైరి. పరిస్థితులు 
తమకు అనుకూలములుగా నున్నవని సంతసించి బాలకామేశ్వరులు 14.8. 1907 
దివసంబున దమ కోరికను శీఘ్రకాలమున నెరవేర్చుకొనుటకు విజయనగరమునుండి 
అప్పటికి బీఠము నిజయముచేసియున్న గోదావరీ మండలాంతర్గతంబగు 
అమలాపురమునకు OA. ప్రియాన్తేవాసి యిట్లు హఠాత్తుగా వచ్చుట శ్రీ బోధానంద 
భారతీంద్రులను జకితులనుగాం జేసెను. ఆనాంటి రేయి ఏకాన్తముగా బాలకామేశ్వరులు 
గురువులకడంజేరి తమ హృదయమును వారికి విప్పిచెప్పిరి. కాని బోధానందులు 
' అప్పటికేమియు మాజుపలుకక రాత్రి అతిక్రమించుచుండుటచే శిష్యుని బరుండబంపిరి. 
కొద్ది దినములనుండి బోధానందులు వ్యాధిపీడితులై యుండిరి. మూడవ దినము ' 
మణింత తీవ్రరూపము దాల్చెను. తమ జాతకానుసారముగ అయ్యది మారక 
సమయమగుటచే వారు అందులకు సన్నద్ధులై మధ్యాహ్నము మూడుగంటలకు 
గామమునందలి యున్నతోద్యోగుల రావించి మరణశాననము 
నొకదానినివ్రాయించిరి. తమ యనంతరము పీఠాధిపత్యము వహింపగల వారెవ్వరని 
వారలడుగం ADO మన బాలకామేశ్వరులను వారు చూపిరి. దాన వారలందటు 
నివ్వెలపోంగాంగని భారతీంద్రులు మీ పరిషదనుజ్ఞ అయిననేకాని మేమీతనికి 
సంన్ఫ్యాసమీం దలంపలేదు. మా యనంతరము గురువులెవ్వరను విషయమును 
నిర్ణయింపవలయు బాధ్యత మీదే యగుటచే ఈతని యధికారమును మీరు 


ంపవలయునని నుడివిరి, 3 
ఖీ ద్యోగులందలు వివిధ ee Er ld Resear 
a owo IS Yomec గురుపింవంగా 


ఘోన్యాసముగావించి వారి సందేహములను 
Sab 


OSS దినమున సమీషమునందలి పేరూరునకీవార్త తెలపనందలి వై 

యు వచ్చెను. ప్లవంగ శ్రావణ శుద్ధ చతుర్దశీ గురువాసరంబున (22-8-1908) 
PA బారివ్రాజ్యంబును స్వీకరించి మన బాలకామేశ్వరులు 
ల్యాణానందభారతి యను పవిత్రతమంబగు నభిధానంబుతోం దృతీయంబగు జన్మంబు 


nio 


ro భారతీంద్రుల యారోగ్యముకూడ సరియగు త్రోవంబడుచుండెను. 
ంతం జాతుర్మాస్య దీక్ష భాద్రపదపౌర్ణమినాంటికి బూర్తికాగాం బీఠముతోంగూడ వారు 
వరాత్రములకుంబేరూరు విజయంచేసిరి:. నవరాత్రానంతరము బాలభారతీంద్రులు 
మింకను PEDIA జిజ్ఞాసువులై యుండుటచేతను పేరూరునందు సకల 
"స్టంబులందును, ERS విషయంబులందును, జగమెతింగిన పండితులుండుట 
చేతను పేరూరి విద్వంద్భుందము యొక్క నప్రశ్రయంబగు ్రార్ధనపై నటనిలువ 
గురువులంగోర వారద్దాని కంగీకరించిరి. అంతందామున్నంతకాలమును ఆ యూరినుండు 
మీందారు జిల్లెళ్ళ భానోజీరావుగారు తమ గృహముననే శ్రీవారిని భిక్షసేయ 
RECTP నందులకు ఇయ్యకొనిరి. 

ఇట్లు 1907 సంవత్సరము మొదలు 1919వ సంవత్సరము వలకు మధ్య 
'ఉపన్యాసాదులం గనివిని యుండుటచేం గొందలు విద్యారతులు తమతమ 
గ్రామములయందు నివసింప వేడుటచే శ్రీవారు 1919, 20,21,22, 23 సంవత్సరముల 
'యందు బెజవాడ, గుంటూరు, తెనాలి, బాపట్ల ప్రభృతి స్థాణములయందే 


e NAPOOFD 
4 à 


12 


ఒకనాడు గుంటూరుపురమున ఛాత్రగణమునకు వేదాన్తోపదేశముచేయు 
సమయమున హఠాత్తుగా బోధానంద భారతీండ్రులు అటకు విజయముచేసి సమర్భుండగు 
కుమారుండు ఉండగా గురువు రాజ్యభారము వహింపవలను పడదనుచు మేము 
వృద్ధలమగుటచే ఈ భారమింక వహియింపలేమని రుధిరోద్గారి మార్గశీర్షశుద్ధ 
పూర్ణిమయందు (23-12-1923) శుభముహూర్తమున (శ్రోత్రియ సందోహములు, 
రాజకీయోన్నతోద్యోగి సమవాయము న్యాయవాది కదంబకము తక్కుంగల AR 
బృందమును సంపూర్ణ చేతోమోదము నొందుచుండ శ్రీ కల్యాణానందభారతులను, 
వ్యాఖ్యాన సింహాసనము జగద్గురు పీఠంబునగు శృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీ పీఠంబునం 
బట్టాభిషిక్తులుగా నొనర్చి చతుర్వర్ణ చక్ర మహోదయకంరబగు శ్రీవ విద్యారణ్యభారతీంద్ర 
ప్రతిష్టిత శ్రీ చక్రరాజము నొసగిం ధర్మరాజ్యపరిపాలనాధికారులుగ నొనర్చిరి నాంటినుండి 
కుమార భారతీంద్రులు RE జగద్గురువులైరి. 
వైదిక సామ్రాజ్యమునకు సంకటసమయుము సమీపింపం బెచ్చుపెరిగిన 
మచ్చరంబుతోడ ద్వైత విశిష్టాద్వైతమతంబులు ఈ యౌపనిషదంబగు నద్వైతంబును 
దూఅనారంభించినవి. ద్వైతాది పీఠస్ణుల మాట కాలవశమునం జలామణి యగుటచేతను 
బ్రతిఘటించి నిల్వంగల సాహసాదికము పీఠాధిపతులకు లేకపోవుటచేతను, 
ఇంతమాత్రముననే మేరు మహీధర స్థిరంబగు నద్వైతంబునకు ఏమి ఛిన్నంబైనదను 
విపళ్చి దుపేక్షాభావముచేతను ఆ యవైదిక వాదములు వృద్ధిపొందినవి. 
అట్టి సమయాన భారతీంద్రులు పీఠము నొక పరిచిత దేశమున స్థాపించి తాము 
క్రమముగా భారతదేశమున దిగ్విజయయాత్ర సేయనెంచిరి. కావున బీఠమునకు 
నింతవరకు c బరిచితంబులగు గోదావరీ విశాఖపట్టణ మండలములలో నెందైనను 
బీఠమును స్థాపింపందలచిరి. కాని ఆనాండు గుంటూరు శిష్యస్తోమమునందుం 
బ్రధానులగు శ్రీ పొన్నాడ రామకోటి సాగర్వాలా రుస్తుంసింగుగారలు AHS శ్రీ పీఠమును 
గుంటూరునందే యుంచి ఆ కీర్తి గుంటూరుకే రావింపవలయునని వేండుచు అద్దానికి 
అనుకూలంబులగు నివేశనంబుల నేర్చజచిరి. జగద్గురువులును దాన గుంటూరినే 
BOS సామ్రాజ్యకేంద్రస్థానముగ SHED వ్యవహరింప గడంగిరి. 
శ్రీవారి ధర్మప్రబోధములచేతను బీఠచరిత (ప్రభ్యాపనము చేతను శిష్యకోటికి 
దాని చరితము వెల్లడియగుటచే బీఠప్రతిష్టకు అనువగు పరిస్థితులేర్చడినవని తలంచి 


13 


ji une నిర్మింపంచేయుటకు గుంటూరువచ్చి తొలుత 10-5-1932 తేదినాడు 
శంకర boro ప్రతిష్టగావించి 12-5-1932 తేదీకి సరియగు అంగీరస వత్సర 
tp శుద్ధసప్తమీ గురువాసరంబున ఉదయము 9-8 గంటలకు మిధునలగ్నమున 
soso ప్రదాయినియగు శ్రీ మహాకామేశ్వర్యంబా రాజరాజేశ్వరీ ప్రతాపభారతీ 
భ్రట్లారికను వైదికాగమోక్త విధానంబున మహావైభవముతోం బ్రతిష్టగావించిరి. 
? "అంత గుంటూరు పురములోని (శ్రోత్రియపుంగవులగు Soden 
ాయవాదులేతెంచి ప్రస్థానత్రయమును తమ సన్నిధిని 2000 తరింపవలయునని 
డగా దాము సర్వవిధముల దాని కంగీకరించి 5-7-1932 తేదీకి సరియగు అంగీరస 
గరాషాఢ శుద్ధ ద్వితీయా జయవాసరమున నుదయము 6-30 గంటల వేళయందు 


” 


మారు నలువది యేంబదిమంది వివేకులగు శిష్యబ్బందమునకుం బ్రస్థానత్రయమును 
తిరీయభాష్యముతోం (బ్రారంభించి క్రమముగా( ఇతరేయ ముండకములను 
8-9-1932 నాంటికి శాన్తిచేసిరి. 

seien సంకల్పించిన భవన నిర్మాణము సంపూర్ణమగుచు వెంటనే 
Koren’ శ్రీసదనమనునాఖ్య గావించి. 30-9-1932 తేదీకి సరియగు భాద్రపద 
సుకామావాస్యా భృగువాసరమునందు బ్రవేశము గావించిరి. 

అనంతరము మజల శ్రీసదనముంగల విశాలమగు నంతర్భాగమున మామూలు 
కు ఛాందోగ్యోపనిషత్రవచనమును 2-10-1932 తేది యందుంజేయ 


‘a పైని చెప్పంబడిన యుపనిషద్భాష్యంబుల శాన్తిగావించిన యనంతరము 
24- -1932 తేదియందు శాంకరశారీరక మీమాంసా భాష్యరాజంబును యథావిధి 


= 
Ai 
ei 


SO2)O o 


Did ల్ల 
N ఇట్లు 5-7-1932 తేదియందు ఏ ముహూర్తంబున నెంత శిష్యబ్బందముతోం 


బృందముతోడనే అవిచ్చిన్నంబుగ మ 
9-9-1934 తేది నాంటికి బ్రస్ఫానతయశాని స్య rn 


ని ధానః »> ఆద్యన్తము సక్రమముగ 


౩ 
| 
‘ 


14 


మెచ్చి యొక్కసభను గావించి అందువారలకు వేదాన్తపార్గీణ యను నొక బిరుదమును 
అనుగ్రహించిరి. 
గుంటూరు నిట్లు శ్రీవారిచే ఆనితరసాధారణముగా సర్వవిధముల 
ధర్మబోధచేయంబడుటవలన అచటసనాతన ధర్మాసక్తులు చాలమంది వెలసిరి. కావున 
ఆంధ్రదేశములోని సనాతనులందజు 'అఖిలాంధ్రదేశీయసనాతనసభను గుంటూరునందే 
జరుప నిశ్చయించి అద్దానికి శ్రీవారినే ప్రారంభకులుగానుండ వేండంగా శ్రీవారద్దానిని 
జయప్రదముగ నెరవేర్చిరి. 
ఇట్లు మన భాగధేయములకొలంది మన భారతీంద్రులు మనలకు సాహాయ్యమున 
DÉB వాత్సల్యమున జనకులై ధర్మశాసనములం బ్రభువులై బోధనంబుల నొజ్జలై 
ఉపదేశంబుల నాచార్యులై అధర్మవర్తనంబుల విరోధులై 'క్రీడాదుల గ్రీడియై సార్వాత్య 
భావము నొంది గ్రహీతృభేదున దమరూవనానాశ్వమును ప్రకటించుచు 
బాత్రభేదమునం దమ యుపదేశామృతమును (గోలం జేయుచు భారతదేశమునందలి 
చాతుర్వర్యంబును దమ ధర్మరూపంబగు [క్రీగంటి చూపుతో నేలుచుండ శిష్యవర్గంబున 
ఇంక అశుభంబునకుం దావెక్కడిది? ఈ కారణజన్ములగు శ్రీ భారతీమూర్తుల యుపదేశ 
గీతంబుల (శ్రోత్రపేయంబులుగ వినుచు వారి దివ్యరూపమును గాంచుచు వారి 
పాదసేవనము సేయుచుం దరించు భాగ్యము మన బోంటి భారతీయ శిష్యకోటికి 
అనవరతము ఆ చిత్సరూపిణీయగు ప్రతాపభారతీ పరాభట్టారిక అనుగ్రహించు 
గావుత ధర్మసంస్థాపనకొటకై అవతరించిన శ్రీ భారతీంద్రులు తమ వాబ్ముఖములచే 
లోకమునకు ధర్మబోధ సేయుచు అద్దానిని స్థిరీకరింపందలంచిరి. కావున దేశమున 
సామాన్య వ్యవహారమును సర్వత్రగనుచున్న సంస్కృతాంధ్రాంగములయందు 
గ్రంథములట్రాసి ప్రకటించియున్నారు. వీనియందు అనేక గ్రంథములు అపూర్వములగు 
విషయములతో Py (బ్రకృతకాలమున వైదికమార్గానువర్తులకును 
దదభిమానులకును ధర్మ విచారమున గల్లు సందేహములన్నిటిని సశాస్తీయముగను 
సయుక్తికముగను బాపంజాలినవై భారతదేశమునందలి యాచార ప్రాశస్యమును 
మతప్రాశస్యమును ఖండాంతరవాసులకు సైతము బోధింపంజాలినవగుచున్నవి. శ్రీవారు 
మ్లేచ్చభాషయగు నాంగ్లమునందుం గొన్ని గ్రంథములను వ్రాయుట కియ్యదిగూడ 


km 


2. యొప్పుచున్నది. క : | 
ప్రదర్శించుచున్నాను అట్టి నర్హములగు గ్రంథరత్నములలో ముఖ్యములను 

సంస్కృత గ్రంథాలు 

| AMi (తెలుగు లిపిలో) 

II KHAS) 

హ్మసూత్ర సంజీవినీ 27. శ్రీమాత్రర్చనమ్‌. 
కారీరకమీమాం 28. సర్వదేవ ప్రతిష్టావిధిః 

— 29, కామేశ్వరార్చనావిధిః 


| రహస్యగీతా 
యశ్చిత్త పశునిర్ణయః 


ER 
nr 
te 
s 
9 1x ‘> 
క 


ify 


oa రత్నం దర్శపూర్ణమాసౌ, అగ్నిహోత్ర ప్రశ్నః 


| య గృహ్యరత్నమ్‌ 
. ve 9 (దశదూషణి) 


, ‘i y E 
కల్యాణీ (లలితాసహ్రనామ వ్యాఖ్యా) 


1. కల్యాణశ్రీకలా (లలితారహస్యనామవ్యాఖ్యా) 


30. సంతానగోపాలోపాసనావిధిః 
31. పార్థివలింగ పూజావిధిః 
32. శ్రీరామతారకోపాసనావిధిః 
33, లఘు సూర్యనమస్మారవిధిః 
34. సూర్యోపాసనావిధిః 
35. చండీసప్తశతీ పారాయణవిధిః 
36. రశ్మిమాలావిధిః 
37. సంన్యాసదీక్షావిధిః 
38. భారతీసంప్రదాయోపాసనావిధిః 
39. గణపత్యుపాసనావిధిః 
40. వనదుర్గోపాసనావిధిః 
41. విష్ణూపాసనావిధిః 
42. శూలినీ దుర్గోపాసనావిధిః, 
43. క్రియామయ దీక్షావిధిః 
44. శ్రీ యాగానుక్రమణికా (పూర్ణ, లఘుశ్చ) 
45. వాజసనేయస్మార్త నిత్యకర్మానుష్టానవిధిః 
46. తైత్తిరీయ సంథ్యాసూత్రమ్‌ 
47. కాణ్వసంధ్యాసూత్రమ్‌ 
48. ఉగ్రరథశాన్తిః 
49, అపస్తంబీయ దర్శపూర్ణ మాస 
వ్యాఖ్యాన టీకా సంజీవని. 
50. శ్రీగుణనికా దీధితి£ 


1. గీతామృ తరంగిణి 
2. కల్యాణసుధ 

8, వేదాన్త మీమాంసాశాస్త్ర హృదయము 
4. భగవర్గీతాతత్త నిర్ణయము, 

5, గీతా హృదయము. 

6. ఆత్మత్తత్వ్వము 

7. శ్రుతిధర్మ సంగ్రహము 

8. వైదికధర్మ చరిత్రము, 

9, భారతవర్నీయ ధర్మ సంగ్రహ చరితము 
10. ఆపస్తంబీయ గృహ్యసూత్రమీమాంస 
11.భారతీ సంప్రదాయము 

12. సంన్యాస సంప్రదాయము 

13. మధ్వమత భంజినీ మాలికా 

14. మాలవీయ దుర్వాద నిర్వాపణము 
15. వర్ణవ్యవస్థ 


16. అపరోక్షానుభూతి టీకా తాత్పర్యములు, 


1. Thesophy Unveiled 

2. At the feet of the Manatma 
3. Theosophy and Truth 

4. Modern Ignorance. 


5. Logical sequence of Euclid's Elements 
6. Puranamimamsa with Commentary 


7. Epochs of Bharata Varsha 
8. Gitamritabindu 

9. Manavarahasyam 

10. Human Variety 

11. Untouchability 

12. The Values of II ( Pi) 


13. Kamakala and Magic squares. 


దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక | 
దిగంబరమునే బాలాపిశాచ జ్ఞానసాగర i 


16 
ఆంధ్రగ్రంథములు 


17. ఆత్మబోధ 
18. అనుభూతి ప్రకాశిక 

19. అంతర్యామి బ్రాహ్మణము 

20. శ్రీకృష్ణకథా గాంభీర్యము 

21. శ్రీవిద్య 

22. కామకల 

23. మాతృభాష 

24. వర్ణాశ్రమ ధర్మము (మహోపదేశము) 
25, ఛాందోగ్యోపనిషత్తాత్సర్యము. 

26. కేనోపనిషత్తాత్చర్యము. 

27. వివాహ ధర్మము 

28. రైదికధర్మము 

29. సప్తర్షిమండలము - పూర్వఫల్లుని 

30. ప్రాయశ్చిత్త పశునిర్ణయము. 

31. సూర్యసిద్ధాన్తమే సుదర్శనము 

32. శ్రీవిద్యోదన్తము 


ENGLISH 


14. The development of Races 
and Nations. 

(Mathematical Repre- 
sentation) 
15. Varnasrama Dharma 
16. Vaidika Dharma 
17. Manusmruti sarah 
18. Constitution of Arya 
19. Constitutionalism of Bharata 
Varsha. 4 
20. Sovereign Democratic Repub- 
lic of Bharata Varsha. 
21. The Citizen of India. 


